అలెగ్జాండర్డ్ 
గ్రాహం బెల్ 


HTTEN 


CHITTOTRATE 


- 


- 


CONTH 


అలెగ్జాండర్ 
గ్రాహం బెల్ 


ఎలిజబెత్ మాక్లియోడ్ 
రాసినది 
ఆండ్రేజ్ దృష్టాంతంలో 


స్నేహితుడితో మాట్లాడటానికి మీరు వచ్చే 
సారిఫోన్ ను తీసుకున్నప్పుదు , అలెగ్జాండర్ 
గ్రాహం బెల్ కు ధన్యవాదాలు చెప్పండి . 
అతను 130 సంవత్సరాల క్రితం టెలిఫోన్‌ను 
కనుగొన్నాడు . 
అలెగ్జాండర్ యొక్క ఆవిష్కరణ 
ప్రపంచాన్ని మార్చివేసింది ! ఇది కుటుంబం 
మరియు స్నేహితులతో సన్నిహితంగా 
ఉండటానికి మీకు సహాయపడుతుంది . మీకు 
అవసరమైన వస్తువులను టెలిఫోన్ ద్వారా 
ఆర్డర్ చేయవచ్చు . ఎవరైనా గాయపడితే , 
మీరు సహాయం 
కోసం ఫోన్ చేయవచ్చు . 


అలెగ్జాండర్ - అతని కుటుంబం అలెక్ అని 
పిలుస్తారు - 1847 లో స్కాట్లాండ్ లో జన్మించాడు . 

అతను మరియు అతని సోదరులు, మెల్విల్లే 
మరియు ఎడ్వర్డ్ సరదాగా ఆడుకోవడం మరియు 
వస్తువులను నిర్మించడం చేసేవారు . వారు ఒకసారి 
మాట్లాడే బొమ్మను కనుగొన్నారు, అది ఎంత 
నిజమైనదిగా అనిపించిందంటే అది చూసి ఒక 
పొరుగువారు నిజమైన మనిషని మోసపోయారు . 


అలెక్ధ్వని మరియు ఆవిష్కరణపై ఆసక్తి 
చూపడంలో ఆశ్చర్యం లేదు . అతనితల్లి 
బాగా 
వినలేకపోయేవారు . మరియు అలెక్ తండ్రి ప్రసంగ 
ఉపాధ్యాయుడు . అతను స్పష్టంగా మాట్లాడటం 
నేర్చుకోవడానికి ప్రజలకు సహాయం చేశాడు . అలెక్ 
తండ్రిచెవిటివారికి మాట్లాడటం నేర్చుకోవడానికి 
ఒక మార్గాన్ని కూడా కనుగొన్నారు . 


అలెక్ 21 ఏళ్ళ వయసులో , తన తండ్రిలాగే 
ప్రసంగ ఉపాధ్యాయుడయ్యాడు . అలెక్చాలా 
మంది చెవిటి పిల్లలకు ఎలా మాట్లాడాలో 
నేర్పించాడు. 
చెవిటిపిల్లలు ఎలా మాట్లాడాలో నేర్చుకోవడం 
కష్టం . ఇతర వ్యక్తులు చెప్పడం వినడం ద్వారా 
వారు పదాలు నేర్చుకోలేరు . మరియు వారు 
పదాలు సరిగ్గా చెబుతున్నారో లేదో వారు 
వినలేరు . 
అలెక్ తన విద్యార్థులకు నేర్పడానికి వివిధ 
మార్గాలను కనుగొన్నాడు . ఉదాహరణకు , అతను 
ఒక మాట చెప్పేటప్పుడుపిల్లలు అలెక్ గొంతుపై 
వేళ్లు పెడతారు. ఆ మాట చెప్పినప్పుడు వారి 
గొంతు ఎలా కదలాలి అని 

పిల్లలు అనుభూతి 
చెంది నెర్చుకుంటారు . 


అలెక్ 23 సంవత్సరాల వయస్సులో , అతని సోదరులు 
ఇద్దరూ శ్వాస తీసుకోవడంచాలా కష్టతరం చేసేఒక 
వ్యాధితో మరణించారు. అప్పుడు అలెక్ కు అదే 
అనారోగ్యం వచ్చింది . 


ఇక్కడ , అలెక్ ఎక్కువ సమయం విశ్రాంతి 
తీసుకునేవాడు . 

కానీ 
ధ్వని గురించి మరింత 
తెలుసుకోవడానికి అతను ప్రయోగాలు కూడా 
చేశాడు . గంటల తరబడి అలెక్ తన 
పియానోలో 
పాడేవాడు. అతను చేసినప్పుడు , 

పియానో లోపల 
వైర్ తీగలు శబ్దాలు చేశేవి . అలెక్ అలా ఎందుకు 
జరుగుతోంది అని ఆశ్చర్యపోయాడు . 


అలెక్తల్లిదండ్రులు అతన్ని స్వచ్ఛమైన గాలి గల 
ప్రదేశానికి ఎక్కడికో తీసుకెళ్లాలని 
నిర్ణయించుకున్నారు. ఇది అతని ప్రాణాన్ని 
కాపాడుతుందనివారు భావించారు. 1870 లో , బెల్స్ 
కెనడాలోని ఓన్టారియోలోని బ్రాంట్ ఫోర్డ్ కు వెళ్లారు . 


. 


. 


. 


. 


. 


. 


4 


10 


కొంతకాలం లో నే, అలెక్ మళ్ళీ 
ఆరోగ్యవంతుడయ్యాడు . అతను యునైటెడ్ 
స్టేటో చెవిటిపిల్లల 

కోసం ఒక పాఠశాలలో 
ఉద్యోగం పొందాడు. వెంటనేఅతను 
మసాచుసెట్లోని బోస్టనకు బయలుదేరాడు . 


అలెక్ బోధన ఇష్టపడటం వల్ల వెళ్ళడం 
ఆనందంగా అనిపించింది . బోస్టన్లోచాలా మంది 
శాస్త్రవేత్తలు ఉన్నారని ఆయనకు తెలుసు . అతను 
ధ్వనితో తన ప్రయోగాల గురించి వారితో 
మాట్లాడాలనుకున్నాడు . 


- 


- 


బోస్టన్లో 
, అలెక్ పాఠశాలలో బోధించడం 
ప్రారంభించాడు. కొన్నిసార్లు అతను సరిగ్గా శబ్దాలు 
చేస్తున్నట్లు విద్యార్థులకు చూడటానికి ఈకలు 
ఉపయోగించాడు. 


అలెక్ పాఠశాల తర్వాత తన ఇంటిలో కూడా 
విద్యార్థులకు నేర్పించేవాడు.ధ్వనితో ఎక్కువ 
ప్రయోగాలు చేయడానికి ఇది అతనికి అదనపు 
డబ్బు ఇచ్చింది . 
రాత్రి సమయంలో , అలెక్ తరచుగా తనధ్వని 
ప్రయోగాలు చేస్తూ ఆలస్యంగా నిదురించేవాడు . 


అలెక్ వైర్ల ద్వారా మానవ స్వరాన్ని పంపే మార్గాన్ని 
కనుగొనటానికి ప్రయత్నిస్తున్నాడు . అది చాలా దూరంగా 
ఉన్న వ్యక్తులను ఒకరితో ఒకరు మాట్లాడటానికి 
అనుమతిస్తుంది . 


అలెక్ తనకు తొందరపడాలని తెలుసు. అనేక ఇతర 
శాస్త్రవేత్తలు వైర్ల ద్వారా ప్రసంగాన్ని ఎలా పంపించాలో 
తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు . అలెక్ మొదటి వ్యక్తి 
కావాలనుకున్నాడు ! 


అలెక్ అతనికి సహాయం చేయడానికి థామస్ 
వాట్సన్ అనేవ్యక్తిని నియమించుకున్నాడు . వారు 
ఇద్దరుదాదాపు ప్రతిరాత్రి ప్రయోగాలు చేశారు. వైర్ల 
ద్వారా మానవ స్వరాన్ని పంపడానికి వారు దగ్గరగా 
ఉన్నారు ! 
మార్చి 10 , 1876 న , అలెక్ ఒక గదిలో ఉన్నాడు. ఆ గది 
నుండి మరొక గదికి వైర్ ద్వారా 
అనుసంధానించబడిన మౌత్ పీస్ కలిగి ఉంది . 
అక్కడ , అలెక్ మౌత్ పీస్లో మాట్లాడిన పదాలను 
స్వీకరించడానికి పరికరాలు ఉన్నాయి . 


" మిస్టర్ వాట్సన్ - ఇక్కడికి రండి - నేను మిమ్మల్ని 
చూడాలనుకుంటున్నాను " అని అలెక్ అన్నాడు . 

థామస్ పరుగెత్తాడు . అలెక్ మాటలు విన్నాడు . 
వారి స్వరం తీగ గుండా ప్రయాణించిందని 
గ్రహించారు. అలెక్ మొదటి టెలిఫోన్ సందేశాన్ని 
పంపారు ! 


H 


118 


ఆ తరువాత వేసవిలో , అలెక్ బ్రాంట్లో నితన 
తల్లిదండ్రులను సందర్శించాడు. ఆగస్టు 3న, అతను 
తన ఆవిష్కరణను సమీప పట్టణమైన మౌంట్ 
పెసెంట్ లో ఏర్పాటు చేశాడు. ఆ 

రాత్రి, అక్కడి ప్రజలు 
8 కి . మీ (5 మైళ్ళు ) దూరంలో ఉన్న బ్రాంట్లో ని 
ప్రజలను విన్నారు. అందరూ ఆశ్చర్యపోయారు . 


ఆగస్టు 10 న , అలెక్ యొక్క అద్భుతమైన 
ఆవిష్కరణను చూడటానికి ప్రజలు 
ఒంటారియోలోని పారిస్లో సమావేశమయ్యారు . 
త్వరలోనే 
వారు 13 కి . మీ( 

8మైళ్ళు ) దూరంలో ఉన్న 
బ్రాంట్‌లో ప్రజలగొంతులను విన్నారు . అలెక్ 
యొక్క టెలిఫోన్ విజయవంతమైంది ! 


అలెక్ టెలిఫోన్లో పని చేస్తూనేఉన్నాడు . 
మరియు అతను మాబెల్ హబ్బర్డ్ అనే 
యువతితో ప్రేమలో పడ్డాడు, ఆవిడ అతని 
విద్యార్థులలో ఒకరు . 


మొదట్లో కొంతమందికి టెలిఫోన్ నచ్చలేదు . ఇది క్రొత్తది 
మరియువారుదానిని అర్థం చేసుకోలేదు . ఇది 
సూక్ష్మక్రిములను వ్యాప్తి చేయగలదా అని వారు 
ఆశ్చర్యపోయారు . మరికొందరు ఫోన్లో లేకపోయినా 
టెలిఫోన్ వారు చెప్పినవన్నీ వినగలదని ఆందోళన 
చెందారు ! 
తన ఆవిష్కరణకు ప్రజలు అలవాటుపడటానికి అలెక్ 
ప్రదర్శనలను ఇచ్చారు . 


A 


అలెక్ మరియు మాబెల్ త్వరలో వివాహం 
చేసుకున్నారు . 
వారికి ఇద్దరు కుమార్తెలు , ఎల్సీ మరియు 
మారియన్ కలిగారు . 


మాబెల్ చెవిటివారు,కాని వారు ఏమి చెబుతున్నారో 
చూడటానికి ప్రజల పెదాలను ఎలా చూడాలో ఆమె 
నేర్చుకుంది . అలెక్ మరియు మాబెల్రాత్రి నడకకు 
వెళ్ళినప్పుడు , వారు ఎక్కువ సమయం వీధిలైట్ల 
క్రింద నిలబడేవారు . మాట్లాడేటప్పుడు అలెక్ 
పెదాలను చూడటానికి మాబెల్‌కు కాంతి అవసరం . 
ఈ జంట గుర్రపు బండిలో బయతకు వెళితే , 
మాబెల్ ఒక కొవ్వొత్తి తెచ్చేది . 


- 


- 


12 


HI 


అలెక్ తన వేసవి ఇంటిలో విశ్రాంతి తీసుకోవడం 
ఇష్టపడేవారు . అతను ఆలోచిస్తూ సమీపంలోని 
సరస్సులో గంటలు తరబడి తేలుతూ ఉండటానికి 
ఇష్టపడేవారు . 


1885 లో , అలెక్ మరియు అతని కుటుంబం కెనడాలోని 
నోవా స్కోటియాలోని కేప్ బ్రెటన్ ద్వీపంలో వేసవి 
కాలం గడపడం ప్రారంభించారు. అతను అక్కడ ఒక 
పెద్ద ఇంటిని నిర్మించాడు. ఇది చాలా పెద్దది, దీనికి 
పదకొండు నిప్పు గూళ్లు ఉన్నాయి ! అలెక్ ఒక 
ప్రయోగశాలను కూడా నిర్మించాడు, అందువల్ల అతను 
మరింత కని పెట్టడానికి ఒకస్థలాన్ని 
కలిగించుకున్నాడు . 


అలెక్ ఆవిష్కరణలు చేస్తూనేఉన్నడు . ప్రజలు ఎంత 
బాగా వినగలరో పరీక్షించడానికి అతను ఒక యంత్రాన్ని 
సృష్టించాడు. అతను ఎయిర్ కండీషనర్ , ఐస్బర్గ్ 

ఫైండర్ మరియు మరెన్నో కనుగొన్నాడు. అలెక్ 
విమానాలను కూడా నిర్మించాడు . 


అలెక్ తన ఆవిష్కరణల వల్ల ఇప్పుడు ప్రపంచానికిబాగా 
తెలుసు. కొన్నిసార్లు అతను తన అత్యంత ప్రసిద్ధమైన 
టెలిఫోన్తో విసిగిపోయేవాడు . అలెక్ తరచూ తన టెలిఫోన్ 
చుట్టూ ఒక టవల్ చుట్టి ఉంచేవాడు అది మోగకుండా . 
" ఇప్పుడు మనిషి ఆలోచించగలడు ! " అని అతను 
అనేవాడు . 


1915 లో , అలెక్ మొదటి టెలిఫోన్ కాల్ చేసాడు , అది 
ఉత్తర అమెరికా వరకూ వెళ్ళింది . న్యూయార్క్, 
న్యూయార్క్ నుండి ,కాలిఫోర్నియాలోనిశాన్ 

ఫ్రాన్సిస్కోలో తన స్నేహితుడు థామస్ వాట్సను 
టెలిఫోన్ లో కాల్ చేసారు . 
" మిస్టర్ వాట్సన్ - ఇక్కడికి రండి - నేను మిమ్మల్ని 
చూడాలనుకుంటున్నాను! " అన్నారు అలెక్ . థామస్ 
రావడం సంతోషంగా ఉంటుంది అన్నారు. 

కానీఅంత 
దూరం ప్రయాణించడానికి ఈసారి ఎక్కువ సమయం 
పడుతుంది ! 


అలెక్ 1922 లో మరణించాడు . అతని 
అంత్యక్రియల సందర్భంగా , ఉత్తర అమెరికా 
అంతటా టెలిఫోన్ కంపెనీలు అన్ని ఫోన్లను 
ఆపివేసాయి . ప్రజలు అలెక్ మరియు అతని 
టెలిఫోన్‌ను ఎప్పటికీ మరచిపోలేరు - ప్రపంచాన్ని 
మార్చిన ఒక ఆవిష్కరణ అని చూపించడానికి . 


. 


అనం 


30 


. 


ఉ 


అలెక్ గురించి మరిన్ని వాస్తవాలు 


అలెక్ మార్చి 3, 1847 నజన్మించాడు. అతను 
ఆగస్టు 2, 1922 న మరణించాడు. 
అలెక్ ఫోనకు సమాధానం చెప్పినప్పుడు , 
“ హేయ్ , హెయ్ ” అని అన్నరు , " హలో " 
కాకుండా 
అలెక్ హెలెన్ కెల్లర్‌కు మంచి స్నేహితుడు . 
ఆమెఒక ప్రసిద్ధ రచయిత మరియు పబ్లిక్ 
స్పీకర్ , ఆమెచెవిటి మరియు గుడ్డిది . 
మీరు అలెక్ బ్రాంట్లో నివసించిన 
ఇంటిని సందర్శించవచ్చు . మీరు అలెగ్జాండర్ 
గ్రాహం బెల్జాతీయచారిత్రక సైట్ లో కూడా 
పర్యటించవచ్చు. ఇది అక్కడ అలెక్ ఇంటికి 
సమీపంలో ఉన్న కేప్ బ్రెటన్ ద్వీపంలో ఉంది . 


సమాప్తం 


